


తో 
శ్రావణపూర్ణిమ 
శ్రీపద్మావతీశ్రీనివాస కల్యాణ 
“కళా కా 





విద్వాన్‌, డాక్టర్‌ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య 
డాక్టర్‌ ఆకెళ్ల విభిషణశర్మ 


“యేన బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః । 
తేన త్వా మభిబధ్నామి, రక్షే! మాచల మాచల ॥ 
ప్రచురణ 
ధర్మ ప్రచార పరిషత్తు 
తిరుమల-తిరుపతి దేవస్థానములు 
తఆరుపతి-517 501 


రథసప్తమి 


ప్రథమ ముద్రణ : 2,50,000 
2006 - జనవరి 


అమూల్యం 


ప్రచురణ 

ధర్మప్రచార పలషత్తు 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి - 517 501 


డి.టి.పి. & ముద్రణ : 

కీర్తి ఆఫ్‌సెట్‌, 

ప్రకాశం రోడ్‌, తిరుపతి, 

ఫోన్‌ : ౦877-2229344 








ముందు మంలు 
“సదా వేంకటేశం స్మరామి స్మరామి” 


తిరువుల  తిరువతి దేవస్థానం 
ధర్మప్రచారపరిషత్‌ ద్వారా ఎన్నో అమూల్యమైన 
పుస్తకాలు ముద్రించి. ఆస్తిక జిజ్ఞాసులోకానికి 
అందిస్తూంది - ఉచితంగా. తిరుమలలో, 
స్థానిక దేవాలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలూ, 
విశేష ఉత్సవాలూ-అందలి ఆద్యాత్మిక 
విశేషాలూ సం[గ్రహంగానైనా భక్తులకు 
అందించాలనే ప్రయత్నంలో ఈ సంవత్సరం 
(శ్రావణపూర్ణిమ, వైకుంఠ ఏకాదశి, లక్ష్మీ 
హృదయం, పుస్తకాలు ముద్రించి, ప్రసాద 
రూపంగా ఇవ్వడం జరిగింది. 

క్‌ 


భారతీయులు ఆచరించే పండుగలూ, 
వ్రతాలూ, నిర్వహించే ఉత్సవాలూ ఎన్నో 
విజ్ఞానాంశాలతో, ఆరోగ్యధర్మాలతో, తాత్త్విక 
హృదయంతో, భక్తిభావనతో ఆనందోత్సాహ 
నిధులై వుంటాయి. “జ్ఞాత్వా కర్మాణి కుర్వీత”- 
ఏ పనియైైనా తెలిసిచేస్తే ఎంతో ప్రయోజనం 
వుంటుంది. 

సూర్యభగవానుణ్ణి ఉద్దేశించి, ఆచరించే 
'రథసప్తమిని గూర్చి భౌతికంగా, ఆధ్యాత్మికంగా 
యథాశక్తిగా సామాన్యభక్షకోటికి వివరించా 
లనేసంకల్పరూపం - ఈ చిన్నపుస్తకం, 

త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన సూర్యభగ 
వానుడు “సూర్యనారాయణుడు”గా ఆరాధింప 
బడుతున్నాడు. భారతీయులకు విశ్వమంతా 

6 


విష్ణుస్వరూపమే! కనుకనే విష్టుసహ(్రనామ 
స్తోత్రం మొట్టమొదటనే “విశ్వం విష్ణుణ అంటూ 
భౌతికంగా కన్పించే విశ్వం, సాక్షాత్తు విష్ణు 
స్వరూషమే నని బోధించింది. ఈ బోధ సర్వదా 
ఆచరణలో అనుభవానికి వస్తే, అదే 
సర్వత్రవాసుదేవదర్శనస్థితి. 

ఉత్తరాయణం, మాఘమాసం, శుద్ధసప్తమి 
- ఇదొక త్రివేణీసంగమంలాంటి పవిత్రసన్ని 
వేశం! జగత్తుకే నేత్రంగా ప్రకాశించే సూర్యథగవా 
నుణ్జి సప్తాశ్వరథారూధుణ్ణిగా భావించి, పూజిం" 
చడంలో ఎంతో విశిష్టత ఇమిడివున్నది. 

సప్తాచలాధీశ్వరుడైన శ్రీనివాసుణ్జి, సహా 
శ్వుడైన సూర్యనారాయణుట్లిగా సప్తపర్యా 


7 


ఉత్సవాల్లో రథనప్తమినాడు వూజించి, 
దర్శించడం ఎంతైనా సముచితంక్షదా! 

ఈ అంశాలను చిన్నపుస్తకంగా సంకలనం 
చేసి, యిచ్చినవారు తి.తి.దే. ధర్మప్రచార 
పరిషత్‌, కార్యదర్శి పమిడికాల్వ చెంచు 
సుబ్బయ్య. వీరికి ధన్వవాదాలు. 

అస్తికలోకం “రథసప్తమి” పుస్తక ప్రసాదాన్ని 
స్వీకరించి, అందలి వైశిష్ట్యాన్నీ 'తిరుమలలో 
జరిగే రథనప్తమినాటి ఉత్సవవిశేషాలనూ, 
(గ్రహించి, ఆనందిస్తా రని ఆశిస్తూ... 


సదా శ్రీవారిసేవలో, 
తిరుపతి, ష,పి,వి.ఎన్‌.శర్న,. 
13 0106 కార్యసిర్భహణాధీకారి, 

తి.తి, దేవస్థానములు. 


వనయాంజలి 

“వేంళటేశసమో దేవో నభూతో నభవిష్యతి” 

కలియుగప్రత్యక్షదైవం శ్రీవేంకటాచలపతి. 
శ్రీస్వామివారిసేవయే కలిసంతరణమార్గం! 
స్యామిసన్నిధి భక్తులకు పెన్నిది. 

కలియుగవైకుంఠమైన తిరుమలలో శ్రీవారికి 
జరిగే మహోత్సవాల్లో “రథసప్తమి ఒకవిశిష్టదుహో 
త్సవం! ఒకేరోజు ఏడుమార్లు శ్రీవారిఉత్సవ 
మూర్తులు ఊరేగింపుగా రావడం రథసప్తమినాడు 
మాత్రమే! భక్తులకు ఎంతటి ఆనందం! కన్నులు 
ఉన్నందుకు ఆదివ్యసుందరమూతర్తులను ఏదుమార్హు, 
ఏడురూపాల్లో, ఏడువాహనాలపై దర్శించడం 
ఏడేడు 'జన్మలపుణ్యఫలానుబంధంకదా!. 


ఈ చిన్నిపుస్తకంలో రథసప్తమి నామౌచిత్యం, 
ఆచరణవిధానం, ఆధ్యాత్మికస్ఫూర్తి, తిరుమలలో 
రథసప్తమి, మున్నగు విషయాలు సంగ్రహంగా 
రూపొందింపబడినాయి. పండుగలు భౌతికంగా 
వినోదాలకూ, విహారాలకూ, రుచికరమైన భోజనా 
లకూ పరిమితం కాకుండా, అందలి ఆరోగ్యవిశే 
షాలనూ, ఆధ్యాత్మికస్ఫూర్తినీ, గుర్తించి జరుపు 
కొన్నప్రడే పర్వదినం/పుణ్యదినం సార్ధకమవుతుంది. 

రథసప్తమి తక్కిన సాధారణ పర్వదినంవలెగాక 
నుకరసంక్రాంతివలె పుణ్యదినంకూడా. అందుకే 
ఏడుకొండలవానికి ఈ రోజు ఏడుమార్లు ఉత్సవం 
చేస్తున్నారు. ఏదుమార్లు ఉత్సవమూర్తులను 
దర్శించడంతో, సప్తావరణాలూ, సప్తవిధజ్ఞాన 
భూమికలూ దాటీ, జీవుడు శ్రీవాసుదేవపరబ్రహ్మ 
తత్త్వదర్శనుడై ధన్యుడూ, కృతకృత్యుడూ అవుతాడు. 

10 - 


మనశరీరమే రథం. అందు ప్రయాణంచేసే 
ఆత్మయే సూర్యుడు. సప్తజ్ఞానభూమికలు/సప్తా 
వరణాలూ సప్తాశ్వాలు. ఉత్తరాయణసంచారమే 
భగవదున్ముఖప్రయాణం. జ్ఞానమే ఏకచడక్రం! 
సహస్రారకమలవికాసకాంతులే సూర్యుని సహస్ర 
కిరణాలు. ఈ యోగశాస్తవిశేషాలు పుస్తకంలో 
ముచ్చటించుకొందాం. 


“శ్రీవేంకట సూర్యనారాయణ”కృపాబలంతో 
సకలలోకాలూ జ్ఞానకాంతుల్లో ప్రకాశించా లనీ, 
అందరూ ఆధ్మాత్మికానందసరస్సులో ఓలలాడా లనీ 
ఆశిస్తూ, “రథసప్తమి”లోనికి ప్రవేశిద్దాం.! 

ఇలాంటి రచనాసేవద్వారా అటు శ్రీవారినీ, 
ఇటు శ్రీవారిరూపన మాజాన్నీ ఏకకాలంలో 
సేవించి ఉభయఫలం పొందే అవకాశం కల్పించిన 
తి.తి.దే. కార్యనీిర్వహణాధికారి గౌరవశ్రీ 

11 


ఏ.,పి.వి.ఎన్‌. శర్మ మహోదయులకు, ఉన్నతా 
ధికారులకు హార్దకృతజ్ఞతాంజలులు. 

నహృదయభక్తపాఠకలోకానికి వినయా 
నందాంజలులు. 

ఈ రచనలో సహకారం, స్ఫూర్తి యిచ్చిన 
రచయితలకు, వ్యాసకర్తలకు, చక్కని సూచన 
లిచ్చిన పెద్దలకు, హృదయపూర్వక కృతజ్ఞతా 
నమస్సులు. 


సదా శ్రీ వారిధార్భికసేవలో 
తి.తి. దేవస్థానములు పీమిడికాల్ప చెంచుసుబ్బయ్య 
16.01.2006 కార్బదర్శి, ధర్మప్రచారపరిషత్‌ 


12 


ఓం నమో వేంకటేశాయ 
రథసప్తమి 

రథనప్తమి ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించే 
పండుగ. ఇది మాభుశుద్ధనప్తమినాడు వన్తుంది. 
సూర్యగ్రహణంతో సమానమైన పర్వంగా(గ్రహణం) 
శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈనాడు అరుణోదయకాలంలో 
స్నానంచేయడం, సూర్యుణ్ణి ధ్యానించడం మహాపుణ్య 
ఫలప్రద మనీ, ఆరోగ్యకర మనీ, అకాలమృత్యుపరిహారక 
మనీ, మరణానంతరం సూర్యలోకాన్ని ఫొందుతారనీ 
మహర్షులు పేర్కొన్నారు. “సూర్యగ్రహణతుల్యా సా శుక్లా 
మాఘస్యసప్తమీ। అరుణోదయవేళాయాం స్నానం తత్ర 
మహాఫలం[మాఘేమాసి సితేపక్షే సప్తమీ కోటిపుణ్యదా! 
కుర్యాత్‌ స్నానార్ధ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః”- 
అని. 

షష్టినాడు రాత్రి ఉపవాసం చేసి, సప్తమినాడు 
అరుణోదయకాలంలో (నూర్యోదయానికి కొంత 


ముందు) స్నానం చేస్తే ఏడుజన్మల పాపాలు తొలగుతా 
13 


యనీ, రోగాలూ దుఃఖాలూనశిస్తా యనీ, జన్మజన్మాంతర 
మనోవాక్కాయజ్ఞాతాజ్ఞాతము లనెడి సప్తవిధపాపాలూ 
హారింపబడతా యనీ ధర్మసింధువు పేర్కొనింది. 
స్నానవిధానం 

వ్రతచూడామణిలో “బంగారు, వెండి, రాగి, 
ఇనుము, వీనిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదను 
సిద్ధం చేనుకొన్లి, దానిలో (నెయ్యి, నూగులనూనె, 
ఆముదం, ఇప్పనూనె - వీనిలో ఏదోవొకదానితో) దీపం 
వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకొని, నదీతీరానీకిగానీ, 
చెరువుల వద్దకుగానీ వెళ్లి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని 
నీళ్లలో వదలి, ఎవ్వరునూ నీటిని తాకకముందే స్నానం 
చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులుగానీ, 
ఏడు రేగు ఆకులుగొనీ తలపై పెట్టుకోవాలి. 

“జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్ర్తసప్తికే । 

సప్తవ్యాహృతికే దేవి! నమ స్తే సూర్యమాళృకే” 

“సప్తాశ్వాలుండే ఓసప్తమీ! నీవు సకలలోకాలకూ 
తల్లివి, సూర్యునికి తల్లివైన వ నమస్మాఠం* + అని 

శ] 


చెప్తూ, సూర్యునికి అర్హ మవ్వాలీ. సూర్వుణ్జి పూజించాలి. 
పిదప తర్పణం చేయాలి. 
సప్తమీవ్రతం - రథసప్తమి ఒక్కటేకాక, కల్యాణ 
సప్తమి, కమలసస్తమి, శర్మరాసప్తమి, అచలాసప్తమి, 
రథాంకసప్తమి, మహాసప్తమి, జయాసప్తమి, విజయా 
సప్తమి, జయంతీసప్తమి, అపరాజితాసప్తమి, మహాజయా 
సప్తమి, నందాసప్తమి, సిద్ద్ధార్థకాది సప్తమి, సాక్షుభార్యా 
సప్తమి, సర్వపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, 
సప్తనవ్తిసప్త్రమి, అర్మనంపుటనప్తమి, నింబనప్తమి. 
మరీచసప్తమి, ఫలసప్తమి - మున్నగు అనేకసప్తమీ 
వ్రతాలను (గ్రంథాలు పేర్మొన్నాయి. ఇవన్నీ సూర్యుణ్ణి 
గురించిన వ్రతాలే! ఇందులో కొన్ని రథసప్తమినాడు 
ఆచరించేవి! 
పంచొంగకర్తలు రథసప్తమిని 'సూర్యజయంతి' 
అన్నారు. వైవస్తతనున్నాది ఈనాదే కావడం విశేషం. 
ఈరోజు అభోజ్బార్మ వ్రతాదులు ఆచరించాలి (భోజనం 
చేయకుండా చేసే వ్రతం,. వ్రైవస్పరుదు ఏడవమనువు. 
15 


నూర్యుడు వివన్వంతుడు. ఇతనికొడుకు కనుక 
వైవస్వతుడు (ఇప్పటి మనువు వైవస్వతుడే). ఇతని 
మన్వంతరానికి రధసప్తమియే సంవత్సరాది- అనగా 
ఉగాది. మన్వంతరాదివర్వదినం పితృదేవతలకు 
ప్రియమైనది. కనుకనే రధసప్తమినాదు - మకర 
సంక్రాంతివలెనే - పితృతర్చణం చేయాలి. పితృదేవతలకు 
సంతోషం కల్గించాలి. చాక్షుషమన్యంతరంలోని ద్రవిడ 
దేశాధిపతి అయిన సత్యవ్రతుడే, ఈ కల్పంలో వైవస్వ 
తుదుగా పుట్టినాడు. 
సూర్యజయంతి 

రధసప్తమిని పంచాంగకర్తలు "సూర్య జయంతి” 
అన్నారు. రాజపుటాన్‌లో సౌరనప్తమి అంటారు. 
వంగదేశంలో భాస్మరసప్తమి అంటారు కొన్నిప్రాంతాల్లో 
జయంతిసప్తమి, మహాసప్తమి అంటారు. ఈ పేర్లనుబట్టి 
ఈ వండుగ విశేషించి. సూర్యారాధనకే ఏర్పడిం దనుట 
స్పష్టం! పరమాత్మ మాఘశుద్దసప్తమినాడు సూర్యుళ్జి 
సృష్టించాడు కనుకనే ఆ వ 'సూర్వజయంతి'గా ప్రసిద్ధ 


శ్రావణంలో చాలా పండుగలు వస్తాయి. దాదాపు 
30 రోజులూ ఈ నెలలో పండుగలే! కొందరు (శ్రావణాన్ని 
“విజ్ఞానమాస” మన్నారు. శ్రీవేంకటాచలపతి అవతార 
నక్షత్రమూ, శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమీ, విద్యాధిదేవత 
మైన హయగ్రీవుల జయంతి, ఆండాళ్‌ తిరునక్షత్రాలూ, 
వైఖానసాగమమూలపురుషుడైన విఖనసమహర్షి జయంతి,- 
ఇలా ఈ మాసంలోనే ఉండడంతో (శ్రావణం అన్నివిధాలా 
వన్నెకెక్కింది. ఈ మాసంలో గృహనిర్మాణం చేపడ్తే 
'భృత్యలాభి మని మత్స్యపురాణం పేర్కొన్నది. ఈ నెలలో 
జన్మించినవాడు వేదోక్తకర్మలు చేయడంలో సిద్ధహస్తు 
డవుతా డని 'యవనజాతకం' నిర్హారించింది. ఈ మాసంలోనే 
తిరుమలలో పవిత్రోత్సవాన్ని వైఖానసస్వాములు మహా 
వైభవంగా నిర్వహిస్తారు. 

(శావణం ఇంత మహత్తుకలది కాగా, ఇక (శ్రావణ) 
పూర్షిమ ఎట్టిదో చూద్దాం! 

చంద్రుడు అన్నికళలతో పూర్ణుడై వుండే రోజును 


శ్రే 


ఆచరించినా, తెలియక ఆచరించినా సతృలితంమాత్రం 
తప్పక వుంటుంది. కానీ తెలిసి ఆచరించడంద్వారా తాను 
లాభపడుటేగాక, ఇతరులతోనూ చేయించి, వారినీ 
సత్ఫలవంతుల్ని చేయవచ్చు. ఈ అకుల విశేషా లేమిటో 
గమనిద్దాం. 

నూర్యకిరణాల్లోని "ప్రాణశక్తిని అత్యధికంగా 
నిల్వచేనుకొనే వృక్షజాతుల్లో రుద్రాక్ష జిల్లేడు, రేగు 
ముఖ్యమైనవి, 

1. రుద్రాక్ష చెట్టు : ఈ చెట్లు ఎక్కువగా 
ఉత్తరహిందూస్టాన్‌లో వున్నాయి. వీటిగింజలే రుద్రాక్షలు. 
వీనిభేధాలూ, ప్రభావాలూ జగద్బిదితం. సూర్యకిరణాల్లోని 
శక్తిని ఇవి ఎక్కువగా గ్రహించి, నిల్వవుంచుకొంటాయి. 
వాతశ్లేష్మాన్ని హరిస్తాయి. రుద్రాక్షలు నాన బెట్టి, ఆ నీళ్లు 
సేవిస్తే మశూచిక రాదు. రుద్రాక్షలు శివసంబంధమైనవి. 

2. జీల్లేడు (అర్క) : ఇది సూర్యకిరణాల్లోని 
ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహిస్తుంధి కనుక ఉష్ణకారి. శ్లేష్ట, 
పైత్య వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం 

18 


నొప్పులను, కురుపులను, షొము, తేలు విషాన్నీ 
పక్షపాతాన్నీ బోధకాలు వ్యాధినీ, పోగొట్లుంది. ఇందులో 
తెల్లజిల్లేడు చాలా శ్రేష్టం. ఉపయోగించే విధానం తెలిస్తే 
దీని ఆకులు, పాలు. పూలు, కాయలు అనేకవ్యాధులపై 
చక్కగా పనిచేసి, ఉపశమనం కల్గిస్తాయి. 

$ రేగు చెట్టు : (బదరీ) దీనిగింజలు మంచిబలాన్ని 
కల్గిస్తాయి. ఆకులు నూరి, తలకు రుద్దుకొని, స్నానం 
చేస్తూంటే వెంట్రుకలు పెరుగుతాయి. దీసఆకుల్ని 
నలగకొట్టి, కషాయం కాచి, అందులో సైంధవలవణం 
కలిపి తీసుకొంటే బొంగురుగొంఠు తగ్గి, స్వరం బాగా 
వస్తుంది. దీనిపండ్లు చలువ చేస్తాయి. సుంచిరక్తాన్ని 
కల్గిస్తాయి. మూలవ్యాధిని షోగొట్లాయి. పుల్లనివైతే 
వాతొన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. 

(జిల్లేడు, రేగు విషయంలో కొన్ని దోషాలూ 
వున్నాయి కనుక శ్చైద్యునిద్వారా తెలినీకొని 
ఉపయోగించాలి) 


శ్ర 


ఇలా వృక్షజాతిలో జిల్లేదు, రేగుఆకులు 
సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా (గ్రహించి, 
నిల్వవుంచుకొంటాయి కనుక, ఈ అకుల్ని స్పృశిస్తూ 
స్నానం చేయడంవల్ల వీటిలోని విద్యుచ్చక్తీ, నీళ్లలోని 
విద్యుచ్చక్తీ కలిసి, శరీరంపై, ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని 
చూపి, సత్ఫలితాలు ఇస్తాయి. కేవలం రధసప్తమినాడే 
కాక రోజూకూడ ఈ అకుల్ని పెట్టుకొని, స్నానం చేస్తే 
మంచిది. కానీ కనీసం సంవత్సరానికి ఒక్కమారు తాకినా 
- వాటిస్పర్భాప్రభావం ఆ సంవత్సరమంతా మనపై 
వుంటుం దని భావించి, ఈ పండుగనాడు వీటితో 
శిరస్త్నానం తప్పక చేయా లని పెద్దలు సూచించారు. 
ఈ ఆకుల్లో నిల్వచేయబడిన (ప్రాణశక్తి, 
శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసీ, అందలి 
నాడులను ఉత్సేజవరున్తుంది. దానివల్ల మాననీక 
దృఢత్వం, జ్ఞాపకశక్తీ "పెరుగుతాయి. శిరస్పంబంధమైన 


రోగాలు నశిస్తాయి. 


ఈ రోజు చిక్కుడుకాయల్లో రధాన్ని చేసి, అండు 
సూర్యవబింబప్రతిమను తమలపాకుపై కుంకుమతో గీచి 
ఉంచి. పూజించడమూ కొన్ని చోట్ల ఆచారం. 

జిల్లేడూ, రేగూవలె చిక్కుడుకూడా గొప్ప 
వ్రభావంకలదియే! చిక్కుడుకాయలు న్తన్యవృడ్ధి 
గావిస్తాయి. పురుషత్వాన్ని పెంచుతాయి. ఊపిరితిత్తుల్న 
శుభ్రపరుస్తాయి (చిక్కుడు గింజలు, ఆరోగ్యకరములు 
కావు). 

రేగుపండ్లు, చిక్కుడు కాయలు పుష్యమాఘ 
మాసాల్లో వస్తాయి. చలికాలంలో - వీటిని తగిన 
పద్ధతిలో ఉపయోగించడం ద్వారా ఎంతో ప్రయోజనం 
ఉంటుంది. 
మాఘ ప్రశస్తి 

మా + అఘ = పాపం లేనిది - పుణ్యాన్ని 
కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ 
పుణ్యసంపాదనకొరకే! శివకేశవులకు ఇరువురికీ మాఘం 
ప్రీతికరమైనదే! ఉత్తరాయ్థణం మకరసంక్రమణంతో 


ప్రారంభమ్షైనా - రథనప్తమినుండియే పూర్తిగా 
ఉత్తరాయణస్ఫూర్తి గోచరిస్తుంది. ఈ నాటినుండి వేసవి 
ప్రారంభమైనట్లే! 
దక్షిణాయణ మనే గ్రహణంనుండి విముక్తుడై 
స్తూర్యుదు ఈనాటినుండి ఉత్తరదిక్కుగా ప్రకాశిస్తాడు. 
కనుక దీన్ని సూర్యగ్రహణతుల్యంగా భావించి, తర్పణం 
చేయాలనే నియనూన్ని పెద్దలు విధించారు. ఉత్త 
రాయణం- ఉత్తర + అయనం. ఉత్తర-ఉత్‌-తర= 
'మీదిది' అని అర్ధం. అయనం = త్రోవ. కొగా 'ఉత్త 
రాయణం'” అంటే ఉన్నతమార్గం అని తాత్సర్యం. ఇలా 
ఉత్తరాయణం, మావుమానం మానవుణ్జి ఉన్నత 
జ్ఞానమార్గంలో పయనింపజేసి, భగవత్సాక్షాత్కార ప్రాప్తికి 
పాత్రుణ్జి చేస్తాయి కనుక - వీటి పేర్లు సార్ధ్థకమయ్యాయి. 
సూర్యోపాసన 
“సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ” - మనసౌర 
కుటుంబంలోని అన్నిప్రాణులకూ నూర్యుదే అత్మ. 
కృష్ణయజుర్వేదంలోని - తక నాలో “అరుణప్రశ్న' 


(అరుణకేతుకం) వుంది. ( ప్రశ్న = కొన్ని ప్రకరణాల 
సముదాయం) దీన్ని పారాయణం చేస్తే బుణ, రోగ. 
శత్రుబాధలు నశిస్తాయి. ఇది సూర్యపారమ్యాన్ని వివరించే 
ప్రశ్నం. మనం మంతత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనే 
“యోఃపాం పుష్పం వేద, పుష్పవాన్‌ ప్రజావాన్‌, పశుమాన్‌ 
భవతి” అనే వాక్యా లున్న మంత్రం 'అరుణం'” లోనిదే! 
“జలములయొక్క పుష్పస్వరూపం తెలుసుకొన్నవాడు 
వువ్చవంతుడు, నంతొనవంతుడు, పశునంవత్‌ 
నమృద్ధిమంతుడూ అవుతాడని అర్ధం. అంటే - 
మనశరీరంలో జీవాత్మ అనే పేర్లో రూఢిగా వుండే 
ఆత్మచైతన్యమే జలపుష్పుం. ఆ చైతన్యంయొక్క “అనం” 
థనగా ప్రాణం అనే స్పందనకు కారణం సూర్యగోళంలోసి 
సౌరవైతన్యం, ఈ జీవాత్మ చైతన్య మనేపుష్పం, సౌరవైతన్న 
మనేపుష్పం రెండూ ఒకటే! ఇవి వేరు కావు - అని 
తెలుసుకొన్నవానికి మోక్షపుష్పం ఆఘ్రాణితం (చాసన 
చూడబడుతుంది=ఆ వుష్పాన్ని వాననచూచినవాడు 
అవుతాడు.) అవుతుం దని ఇక్పర్యత ఈ జీవాత్మతైతన్నం 
23 


జలబహుళమైన మానవరూపాల్లో వుంటుంది. ఇదే 
నారాయణతత్త్వం! ( నారాఇజజలము, నరులు; 
అయనం=స్థానము. జలములను, నరులను స్థానంగా 
గలవాడు నారాయణుడు) మన శరీరంలో కూడా 90% 
నీరేకదా ఉన్నది! కనుక సూర్యుడు సకలాత్మ! 
ఆరోగ్యడాత = సూర్యుడు 
జ్యోతిశ్శాస్త్రం - “ఆత్మప్రభావశక్తిశ్చ పితృచింతా 
రవేఃఫల"మ్మని సూర్యగ్రహఫలిత్తాన్ని చెప్పింది. సూర్యో 
పాననవల్ల, నూర్యగ్రవావ్రభావంవల్ల ఆత్మశక్తి 
పెరుగుతుంది. నేత్రశక్తి ఫెరుగుదలకూ. వృద్రోగనివా 
రణకూ సూర్యుడే ఆరాధ్యుడు. మేషరాశిలో సూర్యుడు 
ఉండగా జన్మించేవా రందరూ ఆత్మప్రభావాధికులుగా 
ఉంటా రని జ్యోతిష్యజ్ఞులు చెప్తారు. సూర్యుడు ఆరోగ్య 
(ప్రదాత, "ఆరోగ్యం భాస్మరా దిచ్చేత్‌” రదా! సూర్య 
కాంతిలోని సీలికిరణాల ప్రభావంవల్లనే మనశరీరం 
శహజసిద్ధంగా విటమిన్‌" “డిని ఉత్పత్తిచేసుకొంటోంది. 
' విటమిన్‌ లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుండి 
ర 


సూర్యకిరణజన్య సంయోగంవల్లనే సృష్టి, ఆహారం, 
పోషణ మున్నగునవి ఏర్పడుతున్నాయి. సూర్యకిరణాలు 
మానవశరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక 
వాబ్బ్మయం సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, 
అర్హ్యప్రదానం - మున్నగు ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది. 
సప్తాశ్చ్వుడు. - సూర్యుడు 
సూర్యకిరణకాంతి ఏడురంగులతో ఉంటుంది. ఆ 
కాంతివర్జాలనే ఏడుగుజ్ట్రాలుగా పేర్కొని, సూర్యుణ్ణి 
“సప్తాశ్చుడు,, 'సస్తసప్తి అన్నారు. వాస్తవానికి 'వేగమనేది 
ఒక్కటే అతనిగుజ్జం. (ఇతరగ్రహాలకు మందశీఘ్రగమనా 
లుంటాయి). సూర్యునికి గమనం ఒక్కటే! దానిపేరే 
“సప్త కాగా “సప్త అనేపేరు గల గుజ్జం (అశ్వం) 
అనగా కొంతిగమనవేగం ఒక్కటే ఏడుగా వర్ణితమైంది. 
“అరుణం” - ఈ విషయాన్ని వివరించింది. స్టూలదృష్టికి 
కాంతికిరణం ఏదురంగుల్లో గోచరించినా అతినీల 
లోహితాదికిరణాలు కోట్లకొలదీ వున్నా యని పేర్కొంటు 
న్నారు - శాస్త్రజ్ఞులు. అశ్వా లంటే కిరణాలే!. 
25 


“అశ్వ-అశ్చ్ళుతే గమనే నేత్యశ్వః - అశూ 
వ్యాప్త గమనంతో వ్యాపించేది అని వ్యుత్పత్తి. కిరణాలు 
గమనంతో వ్యాపిస్తాయి కనుక అశ్వము లయ్యాయి. 
“హయః-హయతీతి-హయతి గచ్చతీతి హయః” శీఘ్రంగా 
పోయేది. సప్తిః=గుజ్జం. “సపతి సేవాదిధర్మేణ-షప 
సమవాయే” సేవాదిధర్మాలతో కూడింది. ఇలా అశ్వాదిశబ్ద 
వ్యుత్చత్తులు - గుట్టాన్ని పేర్కొనేవి - అన్నీ గమనాన్నే 
సూచిస్తుండటం విశేషం! “తస్మా దశ్వా అజాయత” అని 
వేదంకూడా సృష్టియజ్జంలో మొదట ఏర్పడింది 'అశ్వమే” 
అనింది. 

ఓంకారస్ఫోటనంలో మొదట కాంతి ఏర్పడింది. ఆ 
కాంతియే సూర్యుడు. ఆ అశ్వాలే అతనికిరణాలు. సూర్యు 
డంటే 'కిరణాలనూ, ప్రాణళశక్తుల్ని జలములందలి 
రసాన్నీ స్వీకరించేవాడు. ఆకాశంలో సంచరించువాడు. 
లోకొన్ని సృష్టించువొడు, ప్రాణుల్ని కర్మలకు ప్రేరేపించే 
వాడు" అని అర్ధాలు. “సూర్యా దృవంతి భూతాని, సూర్యేణ 
పాలితానిచ। సూర్యే లయం ్రొప్షవంతి య స్సూర్యః 

26 


సోకహమేవచ” నృష్టిస్టితిలయాలు నూర్యునివల్లనే 
జరుగుతున్నా యని సూర్యోపనిషత్తు సూచించింది. 

సప్తాశ్వః - సప్త అశ్వాః యస్య సః - ఏడు గుజ్టాలు 
కలవాడు, సప్రనామకః అశ్వః యస్య సః= “సప్త అనే 
ఒక్కగుజ్టం కలవాడు అనియు వ్యుత్చత్తు లున్నాయి. కాగా 
అరా లెన్ని వున్నా - సూర్యకిరణతత్త్వంమాత్రం ఒక్కటే! 
ఏకచత్ర మున్నట్లే ఏకాశ్వం సూర్యరథానికి వాహనం. 

ఏకచక్రరథం - రథః - రమంతేకత్ర- దీనియందు 
క్రీడింతురు. అనగా సంతోషిస్తా రని అర్ధం. ఆనందకారణ 
మ్రైనది, విజయసొధనమ్లైనదికూడ! చక్ర మంటే 
రథగమనాన్ని చేసేది - అని వ్యుత్పత్తి. ఆనందస్థానం 
రథంకాగా, ఆనందగమనాన్ని కల్గించే హృదయం చక్రం 
అవుతుంది. ఆనందాన్ని సర్వత్ర వ్యాపింపజేసే మనస్సు 
ఒక్కటే - అదే కాంతికిరణరూపమైన సప్తనామక అశ్వం. 
అదే సప్తధా విభజింపబడి - సప్తాశ్వా లయింది. 

రథనప్రమినిగూర్చి ఆలోచించేకొద్దీ ఎన్నో 

తార్త్విక విశేషాలు న 


మనకు కన్పించే సూర్యు డొక్కడే అయినా - 
బ్రహ్మాండంలో ఇంకా 11 మంది సూర్యులు (సూర్య 
గోళాలు) ఉన్నట్లు ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. 
మన ప్రాచినమహర్షులు ద్వాదశాదిత్యులు (ద్వాదశాత్మా) 
ఉన్నా రని ఎన్నడో గుర్తించియే ఉన్నారు. వారు - 
మిత్ర,రవి, సూర్య, భాను, ఖగ పూష హిరణ్యగర్భ, 
మరీచి, ఆదిత్య, సవిత, అర్క 'భాస్మరులు. (ఈ పేర్ల 
విషయంలో కొన్నితేదాలున్నాయి). సర్వమూ వాసుదేవ 
మయమే కనుక వాసుదేవద్వాదశాక్షరీ మంత్రతేజమే ఈ 
ద్వాదశాదిత్యరూపంలో ప్రక్షాశిస్తూం దని భావించవచ్చు. 
ఈ ద్వాదశాదిత్యులే సంవత్స రాత్మకమ్రైన కాల 
విభాగంలోని ద్వాదశమాసాలకూ అధిదేవతలుగా 
పేర్మొానబడినారు. రాశులుకూడ ఇందువల్లనే 12 గా 
ఏర్పడినాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క 
రాశిలో సంచరిస్తాడు. 
సుప్రసిద్ధమైన గాయత్రీమంత్రం సూర్యపరమైనదే! 
చేదాల్లోని సౌరసూక్తాలూ, రామాయణంలోని ఆదిత్య 
28 


వృాదయం, నూర్యారాధనయొక్క ప్రాచీనతను 
సూచిస్తున్నాయి. సూర్యోపాసనతో అనేకలాభాలు పొందిన 
వా రున్నారు. అగస్పుడు బోధించిన “ఆదిత్యహృదయ” 
ప్రభావంతోనే శ్రీరాముడు రావణుణ్ణి సంహరింపగల్లిన 
విషయం పరమసత్యంకదా! మయూరుడు సూర్యాసు 
(గ్రహంతో, కుష్టురోగవిముక్తుడైనాడు. అతని “మయూ 
రశతకం” సుప్రసిద్ధం. సూర్యానుగ్రహంవల్లనే ద్రౌపది 
“అక్ష్యయపాత్ర”నొందటంతో, అరణ్యవానకాలంలో 
ఆహారసమస్యలేకుండా, అతిథిసత్మారాలతో పాండవులు 

ధన్యులైనారు. ఇలా ఎన్నోదృష్టాంతా లున్నాయి. = 

రథసప్తమి - ఆధ్యాత్మిక స్తూర్తి 

ప్రతిపండుగలోనూ ఆధ్యాత్మికస్పూర్తి అంతర్గతంగా 
ప్రకాశిస్తూనే వుంటుంది. మనభారతీయకర్మ కాండలోని 
విశిష్టత అట్టిది! ఆధ్యాత్మికానందాన్ని కల్టించనిపండుగ 
కీవలం వినోదానికీ, విలాసానికీ, పిండివంటలకూ 
మాత్రమే పరిమిత మవుతుంది. రథసప్తమి బోధించే 

ఆధ్మాత్మిక సందేశ మేమిటో సంగ్రహంగా భావిస్తాము. 
29 , 


సూర్యరథానికి ఒక్కటే చక్రం. దానికి ఆకులు ఆరు. 
గుట్టాలు ఏడు. అనూరుడు సారథి. నిరంతర ప్రయాణం, 
కాంతులు విరజిమ్మడం అతనిగుణం. ఇది భౌతికస్వ 
రూపం. కాలాత్మకంగా చూస్తే “రథే విశ్వమయే 
చక్రంకృత్వా సంవత్సరాత్మకమ్‌।; ఛందాం స్యశ్వాః 
సష్తయుక్తాః స్వయం పర్యేతి భావయన్‌” - సూర్యునికి 
సంవత్సర మనేది చక్రం. విశ్వమే రథం. ఛందస్సులే 
ఏడుగుజ్టాలు. ఆరు బుతువులే ఆరు ఆకులు. 

(ఛందస్సులు = మార్గాలు - అనే సప్తవర్ణకిరణ 
ప్రసారాలు) మాఘశుద్ధసప్తమినాడు సూర్యుడు అదితి 
కశ్యపులకు జన్మీంచినందున సప్తమిని 'సూర్యమాతృక' 
అన్నారు. రథసప్తమితో చీకటి, చలి తొలగి - అంటే 
“'మాయ' తొలగి, కాంతియుగం ప్రారంభమవుతుంది. 

చంద్రుణ్ణి కీర్తికీ, సూర్యుణ్ణి ప్రతాపతేజస్సులకూ 
ఉపమానంగా చెప్తారు - కవులు. అధ్యాత్మికంలో ఇరు 
వురినీ “జ్ఞానచంద్రుడు, జ్ఞానభాస్మరుడు” అంటూ 
జ్ఞానానికి సంకేతంగా పేర్కొంటారు. సూర్యకాంతియేకదా 

30 


చంద్రుసిపై ప్రసరించి, అతణ్ణి తేజోవంతుణ్ణి చేస్తున్నది! 
జ్ఞానం ఏకమే కాని అనేకం కాదు. రధ-సప్తమి అనే 
రెండు శబ్దాలు ఒక్కటై జ్ఞాననూర్యారాధనను 
ప్రబోధిస్తున్నాయి. 

ఆధ్యాత్మికంగా రధాన్న్సీ సప్తమినీ, రథాన్నిలాగే 
గుట్టాలనూ, చక్రాన్నీ అకులనూ సూర్యుణ్జీ భావిస్తే ఎట్టి 
తాత్తికానందస్స్ఫూర్తి ఏర్పడుతుందో చూద్దాం. 

పృష్టి (వ్వక్తిపరంగా) తత్త్వంలో - శరీరమే 
రధం. జ్ఞానమే చక్రం. షడ్గుణాలే ఆరు అకులు. 
నప్రజ్ఞానభూమికలే సప్తాశ్వాలు (జ్ఞానభూమికలు 1) 
శుఖేచ్చ 2) విచారణ 3) తను మానసి 4) సత్త్వాపత్తి 5) 
నంసక్తి 6 పదార్ధ భావన 7) తురీయమ) మనస్సే 
'ప్రగ్గాలు. బుద్రియే సొరథియైన అనూరుడు. పరమాత్మయే 
నూర్వుడు. హృదయమే పరమాత్మ కూర్చుండు పీరం. 
జీచ్పసిట్రియాజ హాధనం శరీరం, ఇదే రథం “రమంతేఇత్రీ 
రథో = డిసయందు శ్రీడిస్తారు' అని వ్యుత్పత్తి ఇది జీవుని 
క్రీడాసానమ్టైన శరీరానికి నంకేతం. ఏకచక్రం = 

౩1 


ఏకజ్ఞానం - అంటే పరమాత్మలక్ష్యమైన జ్ఞానం. 
పరమాత్మనూ, అతని క్రీడాస్థానమైన శరీరరధాన్ని 
మోస్తూ, తిరుగుతుంది - జ్ఞానచక్రం, 
షద్దుణాలు (ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, 
ద్రేరాగ్యం) ఆ చక్రాని కున్నఆకులు. ఇవి ఆత్మగుణాలు! 
ఇవన్నీ కల్గివుండటమే దైవపగుణసంపత్తి. మనస్సు అనే 
ప్రగ్గంతో, నిశ్చయాత్మకమైన బుద్ధి అనే సారథి 
నియమించి, జ్ఞానభూమికలను గమ్యం చేరుస్తూ, వాటిల్ని 
భగవదున్ముఖం చేస్తాడు. ఇక రథికుడు (రథంలో 
పయనించువాడు) పరమాత్మయే! 
సమష్టిపరంగా చూస్తే, విశ్వమే రధం! కాలమే 
చక్రం షద్చావవికారాలే (ఉత్పత్తి, స్థితి, పరిణామం, వృద్ధి, 
క్షయం, నాశం) ఆకులు. సప్తజన్మలే నపష్తాశ్వాలు 
(సప్తజన్మలు - దేవతలు, మానవులు, మృగములు, 
ఎక్షులు, కీటకములు. జలచరములు, వృక్షములు), 
వరమాత్మియే నూర్చ్భుడు, మనస్తత్త్వమే ప్రగ్గాలు. 
బుద్దితత్తమే సారదిలైైన అనూరుడు. (ఊరువులు 
32 


(తొడలు) లేసీవాడు కనుక స్థిరంగా వుంటాడు) ఇదంతా 
కాలావరణంతో కూడిన విశ్వాత్మకనృష్టియొక్క సమష్టి 
రూపం! 

యోగశాస్త్రరీత్యా - శరీరమే రథం. కుండలినీ 
శక్తియే ఏకచత్రం. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, 
అనాహత, విశుద్ధి, ఆజ్ఞా - అనే షట్బక్రాలే ఆరుఆకులు. 
సష్తావరణాలే (భూమి, నీరు. అగ్ని వాయువు, అకాశం, , 
మహత్తు, అహంకారం) సస్తాశ్వాలు. చిదాత్మయే సూర్యుడు, 
కుందలినీశక్రియొక్క సంచారమే సూర్యునిసంచారం, 
అనగా ఇడాపింగళామార్గద్వయంలో నంచరిస్తూ, 
సుషుమ్నాస్థానంలో దివ్యతేజస్సుతో ప్రకాశిస్తాడు - 
సూర్యుడు. 
తిరుమలలో - రథసప్తమి 

శ్రీతిరుమలేశునికీ, రథసప్తమికీ అవినాభావ 
సంబంధమున్నది. శ్రీస్వామివారికీ, సూర్యునికీ సప్తసంఖ్య 
ఇష్టమైనది. శ్రీవారు ఏడుకొండలపై ఉండి భక్తుల్ని 
కాపొడుతున్నాడు. నూర్యున్న ఏడుగుజ్టాలపై పయనిస్తూ, 


ఇలా శ్రీస్వామివారుగూడా తిరుమలలో శ్రావణ 
పూర్షిమనాడు ఉపాకర్మ మహోత్సవం జరుపుకొంటూన్నా 
రంటే- ఉపాకర్మ మహత్యం ఎంత మహత్యమోకదా! 


'శ్రావణమాసమే కాక్త, ప్రతి శ్రవణనక్షత్రమూ శ్రీవారి 
అవతారనక్ష్మత్రం అనే పవిత్రభావంతో తిరుమలలో 
విశేషోత్సవం జరుగుతుంది. 


“శ్రవణిలో అవతరించిన శ్రీస్వామివారి దివ్యవైభవాన్ని 
భక్తిశ్రద్దలతో శ్రవణం చేయడం చతుర్విధపురుషార్థ ప్రాప్తికి 
పరమసోపానం! అమృతపానంకంటే శ్రీవారిదివ్యకథా 
సుధాపానం ఉత్తమోత్తమం! కలియుగంలో శ్రవణం, 
స్మరణం- సంసారతరణోపాయాలు! 


“శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే” 


ప4 


నూర్యాప్రకమ్‌ (శివుడు బెప్పినది): 


(సూర్యోదయ సమయంలో సాష్టాంగనమస్కారాలు 
చేస్తూ పఠించడంమంచిది. ఇట్టు వీలుకానిచో, ఉదయం 
సూర్యునికి అభిముఖంగా పద్మాసనంలో కూర్చొని, 
నమస్కరిస్తూ పఠించిననూ మంచిది) 
ఆదిదేవ! నమ స్తుభ్యం ప్రసీద మమ భాస్కర! 
దివాకర! నమ స్తుభ్యం ప్రభాకర! నమోస్తుతే ॥ 1 

తాత్పర్యం :- ఓ ఆదిదేవా! భాస్కర! దివాకర! 
ప్రభాకర! నీకు పునఃపునః నమస్కారములు. నన్ను 
కరుణించుము. 

(జీవసృష్టికి మూలం సూర్యకిరణాలే! భగవంతుడు 
ఆధ్యాత్మికోపదేశం మొట్టమొదట సూర్యునికే చేయడం 
జరిగింది. కాంతిని కల్షించేవాడు-భాస్కరుడు. దినాన్ని 
కల్గించేవాడు దివాకరుడు, కాంతిని చేసేవాడు ప్రభాకరుడు) 
సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్‌ | 
శ్వేతపద్మధరం దేనం తం సూర్యం ప్రణమా మ్యహమ్‌॥ 2 

35 


వేంకటాచలం ప్రతిధ్వనిస్తుండగా హారతి గైకొని, భక్తుల్ని 
కరుణిస్తారు. పిదప శేష గరుడ, హనుమద్వాహనాలపై 
మలయప్పస్వామి వా రొక్కరే ఉత్సవానికి వస్తారు. 
మధ్యాహ్నం చక్రత్తాళ్వార్‌ ఒక్కరే ' శ్రీవరాహస్వామివారి 
సన్నిధిలో చక్రస్నానం చేస్తారు. తరువాత ఉభయనాంచా 
రులతో శ్రీమలయప్ప స్వామివారు కల్పవృక్ష సర్వభూపాల 
వాహనాలపై ఉత్సవానికి వస్తారు. ఏడవదైనచంద్ర 
ప్రభవాహనంపై సాయంకాలం - స్వామివా రొక్కరే, 
(ఉదయంవలె) ఉత్సవకైంకర్యం గ్రెకొంటారు. 

ఉదయం సూర్యప్రభతో ప్రారంభమై, సాయంకాలం 
చంద్రప్రభతో రథసప్తమినాటి ఏడుమార్లు ఉత్సవం పూర్తి 
అవుతుంది. సూర్యచంద్ర లిద్దరూ శ్రీవారినేత్రాలేకదా! 

హృదయోల్లానంతో ఉదయం శ్రీస్వామివారు 
ఒంటరిగానే వచ్చి. తనఏకచక్రరథత్వాన్నీ _ ఏకచ్చత్రా 
ధిపత్యాన్నీ ప్రకటిస్తూ, చతుర్విధభక్తులకు, చతుర్విధ 
పురుషార్థాలనూ, చతుర్విధమోక్షాలనూ ప్రసాదిస్తారు - 

36 


కనుకనే దేవేరులను పిల్చుకరారు కాబోలు! సూర్యుడు 
తనదక్షిణనేత్రం, శేషుడు తనశయ్య, గరుడుడు - 
తనసంచారవాహనం. హనుమంతుడు రామావతారంలో 
తనను వహించినవాడు. చంద్రుడు 'తనవామనేత్రం. 
ఈయైదు వాహనసేవలూ ఒక్క మారైనా ' స్వామి తానే 
ప్రత్యేకంగా ఉపయోగించుకోవడం న్యాయమేకదా! 
కల్పవృక్ష్మ నర్వభూపాలవాహనాలు ఉభయ 
నాంచారులకూ, తనకూ నమానమే కనుక 'దేవీ 
ద్వయంతో విచ్చేసి, . నర్వభక్తులకూ కల్పవృక్షమై, 
కైంకర్యపరుల నర్వమనోరథాలను నవలంచేని, 
అను(గపొంచి, దేవేరులను మందిరానికి పంవి, 
సాయంకాలర ఏకాంతంగా ఆనందనిలయాన్ని 
ప్రవేశించి, దేవేరులతో ఇష్టాగోస్టితో ఆనందంగా విశ్రాంతి 
గైకొంటారు - శ్రీవారు - మలయప్ప మూర్తియై. 
శ్రీరామచంద్రుడే నిత్యమూ సూర్యారాధకుడు కాగా 
- ఇక సొమాన్యులస్థితి చెప్పనేల? సూర్యుడు త్రిమూర్యా 
37 


త్మక స్వరూపుడు. సూర్యుడు నెల కొక్కరూపాన్ని 
పొందుతూ (ప్రకృతిని రక్షిస్తున్నాడు. కర్మసాక్షిదై 
సకలజీవులకర్మలను గమనిస్తున్నాడు. అందరి బుద్ధులను 
నడివిన్తున్నాడు. వర్నాన్ని అను[గ్రపొన్తున్నాదు. 
మానవశరీరరూపనిర్మాణానికి కారణమైన వైవస్వతమను 
తత్త్వానికి కారణమైనవాడు. ఇంతటి ప్రభావసంపన్నుడైన 
సూర్యభగవానుని జయంతియైన “రధసప్తమి” ని గూర్చి 
సంగ్రహంగా భక్తకోటికి అందించే మహాభాగ్యం - ఈ 
పుస్తకకైంకర్యం! 
ఈ సేవలో చేయూత నిచ్చిన పెద్ద లందరికీ పునః 
పునః కృతజ్ఞతాంజలులు, 
సూర్య ప్రార్ధన 
“జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహా ద్యుతిమ్‌ | 
తమోఘ్నం సర్వపాపఘ్నం ప్రణతో౩స్మి దివాకరమ్‌ ॥ 
(ఎజ్జని దాసానివువ్వురంగువంటి రంగుతో 
్రకాళించేవాడూ, కశ్యవునికొడుకూ, మవోకాంతి 
38 


మంతుడూ, చీకటిని తొలగించేవాడూ, నర్వ పాపాలనూ 
హీరించేవాడూ అయిన నూర్యునికి నమస్కారం”) 
సూర్యునికి అర్భ్యమిచ్చేమంత్రం 

“సప్తసప్తివహ ప్రీత! సప్తలోకప్రదీపన! 

సప్తమీసహితో దేవ! గృహాణార్హ్యం దివాకర!” 

(నహ్హ అనే పేరున్నదానిచేగానీ, నవ్రనంఖ్యాత్మ 
కమైన అశ్వాల వావానంచేగానీ (వ్రీతినొంది, నప్త 
లోకాలనూ (వ్రకాశింవజేసే ఓదివాకరా! నప్త్రమితో 
కూడినవాదవై నే నిచ్చే ఈ అర్జ్యాన్ని స్వీకరించు”) 


లభ సపష్తమినాటి శిరస్సానంవేళ 
వలించవలసిన మంత్రశ్లోకం 
“య దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు 
త న్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ॥ 
ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం। 
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాలేచ యే పునః॥ 
39 


ఇతి సప్తవిధంపాపం స్నానా న్నే సప్తసప్తికే ! 

సప్తవ్యాధిసమాయుక్తం హర మాకరి సప్తమి” 

(జన్మ జన్మాంతారాల్లో మనోవాక్కాయాల్లో, తెలినీ, 
తెలియక చేసిన నప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, 
శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రథసప్తమీ! నిన్న 
నరిన్తూ చేస్తున్న ఈ స్నానంతో నళించుగాక) 


॥ ఓం శాంతి శ్శాంతి శ్చాంతి; 1 


ఆీ ఏ.పి.వి.ఎన్‌, శర్క వి,వఎస్‌, రార్వనిర్పహిణాధికారి 
ముద్రణ : అదిత్రీ, తిరువ్‌తి, ఫోన్‌ : 0877 - 3295309" 





